మిణూగురు పురుగు 


మిణుగురు పురుగుని చూసి టు 
వింత పడ్డాను, క 
వింత కాంతులు నీవి 
విచిత్రపు పురుగా |!” 


సేకుమళ్ల కామేశ్వరరావు 


నవ్యసాహిత్యపరిషత్తు 
గుంటూరు 
బల 


శిందు అణాలు 


అన్ని హక్కులు పేకుమళ్ల విశ్వనాధం గారివి, 


మొదటి కూర్పు 2000 (పతులు 


జనవరి 1940 


ది ఓరియకాట్‌ పవర్‌ (ఫెస్‌, తెనాలి, 


తొలిమాట 


కవితకూ ఆనందమే సరమ(ప్రయోజనం. 
మానవుడు చేసే ప్రతిపనికీ ప్రయోజనమే గనక. 
కాని, సాధారణ మానవునికి కవిత్య్వమనటంతోనే గజి 
బిజిగా అల్లిన పద్యాలూ, పాషాణాల వంటి సమా 
సాలూ---అంతాగందరగోళమై పోతుంది---ఆతని 
మనస్సు. తంల బలవంతంగా అతనికి నేర్చ 
బడిన సంస్కృత ్ల్‌ శ్లోకాలు, భాగవతపు పద్యాలు మళ్లీ 
ఒక్కమారు అతనికి జ్ఞాప పకం వస్తే, చిన్న తనంలో 
బడిపంతులు బెత్తం పుచ్చుకుని pera లా 
ఎదురు గుండా కూర్చుంటే తాను భయంతో గజగజ 
వణుకుతూ ఎన్నిసార్లు చదివినా జ్ఞాపకం వుండని 
ఆ అడవి పద్యాలు వస్పచెప్పడానికి, మణికట్టు తిరిగేసి 
కన్నీళ్లు తుడుచుకుంటూ నిలబడి నప్పటి దృశ్యం. 
అతని జీవితంలో మరచిపోడు. 


ఆ దెబ్బలు తినడమూ_అది-._ఆగోలంతా 
బడినించి బయట బడడంతోనే తీరిపోయిందను 
కుండే... మళ్లీ యెందుకు *___.హోయిగా బ్రతక్క 1 

మరి సాధారణ మానవుని కోసం కాదూ 
కవిత్వం ? అవునంపే ఆత డా ఆనందాన్ని అనుభ 


ii 
వించే సాధనం చూపాలిగా ! ఐతే కవిత్వమే తనను 


అత డానందించడాని కనువైన స్వరూపంలో ఆతని 
ఎదటికి పోవాలి. 


ఐదారేడుల పసి మనసుమీద, సంస్కృత 


శ్లోకాలు గానూ, భాగవతప్పు పద్యాలుగానూ వెళ్లి 
పెద్ద బరువుగా పడితే ఆత డుక్కిరి విక్కి ౩ చెదిరి 
ఎ టా 


ల 


డూ: 


అప్పు డతని నల్లా బెదరగొట్టి తరువాత అతడు 
తన నాదరించడం లేదని నిండిస్తూంది కవిత్వ 
ఏం ప్రయోజనం ? పసితనంలోనే. కపిత్వం మ. 
ఆనందాన్ని దారం క్రమంగా 
ఆతని అభిరుచులను అభివృద్దిచేసి ఆతనిని తోబరచు 
కొనేదే- 

పసి వానికి తన తల్లీ తండ్రీ అన్నదమ్ములూ. 
ఆక్కచెల్తై శ్ల మధ్య నచ్చే చిట్టి సమస్యలను చక్కగా . 
విడదీసి చెబుతూ; నిత్యమూ తన యింట్లో, త్‌న 
పెరటి తోటలో, తను బడికి వచ్చే పోయే త్రోవలో 
తన కెప్పుడూ కనిపిస్తూ ముగ్దుణ్ణి చేస్తూ వుండే 
దృశ్యాలను గూర్చి'ఆకతనికేమీ చెప్ప దే_ఆక విత్యం. 


ii 

“అతనికీ చిన్ని చిన్ని సమస్యలు వున్నై. వాటిని ఏడ 
దీసి చక్కగా అతని కర్ధ మయ్యేటట్టూ, అతని 
కానందం కలిగించేటిట్టూ చెప్పాలి. అతని విజ్ఞానా 
వరణాన్ని విశాలం చెయ్యాలి. ఆతనికి, తనచుట్టూను 
కనుపిస్తూన్న ప్రకృతినీ, తనలోని (ప్రకృతినీ తెలుసు 
కొని ఆనందించడం నేర్పాలి, 

అందుకు జాలులకు ప్రత్యేక సాహిత్యం 
రి. అదే లేదు...మనకు. 


శి 


అనుశ్రుతంగా వస్తూపున్న గేయాలు కొన్ని 
ష్ష్‌ రౌళ్ల గజ్జ ష్‌ వొవ్పులకుప్పా ” లాంటివి. 
వ చాలవు. యు గా ఆవి (క్రమంగా నశించి 


శంకా మేశ్వరరావుగారు *“ పాలపిట్ట ” అను 
గేయాల పుస్తకము ఇదివరకు ఒకటి ప్రకటించారు. 
ఇది రెండవది. ఆయనంటే ఆంధ్రదేశాని కిదివరశే 
బాగా తెలుసు. 

ఆయన చక్కని కృషి చేశారు. బాలుర 
మనస్తత్వాలను పరిశీలించి దాని కనువయేటట్టు 
వాయడం వారి ఆదర్శం. 


iv 

“వాన వెలిసిపోయిో “పులి”, “అంధకారం”, 
న ఎనుగు”, “మోటారుకారు”, “రయిల్వే ఇంజన్‌” 
“ఎండమావులు” __ వీటిని గురించి బాలుర లేత. 
హృదయాలకు ఎలా చెప్పారో చిత్తగించండి, 
“ వెకువ ”, “దిక్చ(కం"”, “మభఘం గొడుగు” మొద 
లైనవి చిన్నతనంలోనే మనం చదువుకొని వుంపే 
(పకృతి సౌందర్యాన్ని వంతగా ఆనందించ గలిగే 
వాళ్లం! “గాలికలచోటనే””, “ఇంపు గుడిలో దేవుడి. 
కంచెలి,“గొప్పకవి”, స దేవుణ్ణయి తేనా”, మొద 
లై నవి ఎంతటి స్వతంత్ర భావాలు కలిగిస్తాయి ! 

పు_స్తకంవిప్పి మొదట “విష్టుక్రాంతపుప్వులు" 
ఆనే గేయం చదవడంతోటే నా కమితమైన ఆనందం 
వేసింది. చిన్నప్పుడు మా ద్వారకాతిరుమల ఊరు 
బయట పచ్చని వీళ్ల నిండా పుష్కలంగా. పెరిగి 
వీలాల నింగిని ప్రతిబింబించే రత్న శకలాల వలె 
“ విష్టుక్రాంతలు ” ఆనందంగా తలలూప్పతుం పే 
ఎంతో ఆనందించే వాళ్ళం. ఆంతే కాదు. ఆది చూడ. 


డం తో Wordsworth మహాకవి “Daffodils” 


xX 


ఆగే గీతం 'శీ9మతి సరోజనీ నాయడు Golden 
‘Cassia అనేపద్యం జ్ఞాపకం చేసినట్టయింది. 
బాలుర విద్యావిధానాన్ని శాసించే పెద్ద లంతా 
“వివేకంతో పరిశీలించి చూస్తే శీంకా మేశ్వరరావు 
గారి కృషికి న్యాయం జరుగుతుంది. 
ఏలూరు, వ్‌ వి, సింగ రాచార్య, 


అంకితం 
చిరంజీవులు విశాలాత్తులకు. 


ఛౌ 
0 


సాయింత్రం సూర్యుడు 

నాకింక ఎత్తు లేడు, 

అడిగాను, * ఆగండీ, ఒక్క తణం, 
అట్టాగే పోదురుగాని.”” 

ఎరుపు కళ్ళ తోటి 

ఉరిమి ఉరిమి చూశనొడు, 

“ఒక్క త్నీణం ఆగితే 


ఇక్క_డి పని ఎవరు చేస్తార్‌ ! *” 


(ను 


పువ్వుల చెరువు 


వువ్వుల చెరువుని నువ్వు 
ఎప్పుడై నా మూ శాబా? 

చరు వంతా అంతర తామర ౫* 
మరి నీటికి చోశు చేదు! 
చిరు చేపలు ఉండే లేవు! 


కరువలి వీచిన కదలును పూలే! 


* తూటికాడ 


ఇల 


విష్ట[కా౦త పువ్వులు 


ఏ మహారాణి మెళ్లోదో 
పలాల పేరు ఇట 
తెగి పడిపోయిం జేమి! 
కాదు - విన్లు(కాంత కడు చిన్ని పూలు, 4 
తీగె అడనడ తీరుగా ఉనె స 
యా 1 


నీలాల కం పేను చులుగా ఆన్న. 


వేకువ 


తాటి చెట్టు మోది గూటిలో కాకి 

వేకువ “వేళని *"కాన్స క్రొ? వంది, లా 
మామిడి here కూ చున్న కోయిల 
చుక్క. పొడిచిందని కుహు కుహు” అంది, 4 


గంపలో తొంగున్న నడికోడిపుంజు 


పొ ధ్ధెక్కి పోయిందని 'కొొక్కు_రో” అంది. 6 
పూరింటి చూరులో పడుకున్న పిచ్చిక 
తెల్ల వారిం దని కిల కిలి మంది, రి. 


4 చేవరా అబ్బాయి ! చే సి[దనుంచి, వ్‌ 
క చేవవే చెల్లెలా ! పోవాలి బడికి ** 10 


ఏనుగు 


ఏనుగు వెంట వీల్లలు 

ఎంతమంది పత్తారో | 
ఎనుగు వెంట కుక్కలు 

ఎందు కలాగు అరవడం 4+ 
ఇంతే పెద్ద వనుగంశేే 

ఎంతో భయం నాకు! 
ఏనుగుకి చెవులు 

చేటలంత పెద్దవి ! 8. 
ఏమి ఎరగనట్టు పాపం 

ఎత్తుతుంది తొండం |! 
వనుగు గంటల మోత 

ఇంఫు వినజాని కెంతో ! 12 
వనుగుమిది అం బారీలో 

ఎప్పు జక్కు తానో ! 


క్‌ 


ఊరి కెభ తున్నాను 


ఊరి కళుతున్నాను, ఊరిశళుతున్నాను 
జోరు రెండెడ్డ బండెక్కి_ ఊరిశళుతున్నాను, 
గంటలబఎడ్డు బండీ గబగబ లాగుతె., 

చెళ్ట్రే బేడా, పరుపూ పట్టుకెళుతున్నాను, 
చది వే బొక్కులన్నీ జా(గ_త్తగా ఇంట్లోదాచి 
మేనమామల ఇంటికి చేను వెళుతున్నాను, 
చదువులయ్యకి చెప్పు చదు వూరి కెళ్ళిందని! 


తిరిగి వస్తే గి సే మరి బడికి వస్తానని ! 


అవడం 


పాము 


నాగన్న కథ లంకు 
నాశెంతో ఇష్టం, 
విన్నకొద్ద్‌ భయం 
వేసినా కూడా ! 4 


ఎన్నడూ నాగన్నా! 
ఎదుట పడకోయ్‌ ! 
ఎందుకూ లేనిపోని 
ఇబ్బంది మనకి, 8 


* మా వాళ్ళూ మి వాళూ 

మునుపు ఒక్కళ్ళే! 
పాత్తుగా పోదాము 

ఇత్తరి కూడా, 12 
* ఆంధ్రులు, నాగులు ఒకేజాతివారని చరిత్ర పరిశోధన, 


7 


గాఢాంధకార ౦0! 


శీల కిల లాడే పిట్టలు ఏవీ? 
శల కల లాడే ఫువ్వులు ఏపీ? 
గాథాంధ కారం! 


చల మిల లాడే ఆకులు నవీ? 
గల గల లాడే ఫొలాలు ఏపీ? 
గాభాంధకారం! 


జల జల సారే కాలువ లేసీ? 
తెలి జెలి మబ్బుల మూలిక లేవీ? 
గాఢాంధకారం! 


తళ తళ లాడే చుక్కల మనకు 
బల బల తెల్లవాశే వరకు, 
గాభాంధకారం! 


12 


కబురు పంపించాను 


కబురు పంపించాను 

కబురు పంపించాను, 

"కాశిచేత నేను - కబురు పంపించాను, 
బడిలోకి వెళితే 4 
పలక పుల్ల వదన్నాడు పంతులు, 

పక్క_ వాలి అడిగి తే 

సులకే లేదన్నాడు తనకి, 

బడి కింక రా నని 8 
పంతులికి చెప్ప మని, 

కాసులో వల్ల లతో 

జే శహావాసం చెయ్య నసి, 

కబురు పంపించాను, 12 
కబురు పంపించాను, 

"కాకి చేత చేను - కబురు పంవించాను, 


ఎడ్‌ నూ వులు 


ఎంతే పెద్ద చక్టువో | ఎన్నడూ చూడ లేదు!" 
అక్ష డంతే వెళువుందని, ఎవ్వరూ చెప్పలేదు!' 
పతియే కాదు, వరద వచ్చిందమ్మ ! 
గడ్డివాములు ఎన్నో కదలిపోతున్నయి. 4 
గడ్డివాములు ఎనో కదలిపోవడంకాదు ! 
గడ్డి పడవలు కాబోలు ఒడ్డున ఉన్నై, 
గట్టు నున్న చెట్లు కనబడుతున్నయి నీటిలో ! 
చిన్న నీటి కెరటాలు ఎన్నెన్నో ఉన్నై. 8: 
ఇంత ఎండలోను ఎంతటి నీరమ్మా + 

న్న వ్య వ్ల 

ఇక్కడ కనపడ్డ చెరు వేదీ ! 

ఇక్కడ ఉండిన వర చేదీ! 

ఇక్కడ నిలిచిన నీ లేదీ! 12 

సీరు కాదమ్మోయి ! 

ఎండ మానవులు ఇవన్నీను !! 

10 


bg రీ. 
న. న క గ్‌ 
న 
ణ్‌ 1 


న rr 
" 
ల 


గడ్డిపువ్వుని చూసి గంతు భయ్యగృలన్యు 


గ డి పువ్వు 


య 


hu 


నెల 





పనరు గడ్డిలోన పినరంత వువ్వుంది. 

“చిన్ని నక్కలు ఐదు ఎజ్జగా ఉన్నాయి. 
జ్ర రెక్కలు కావు, కెంప్ర ముక్కలుగాని! 4 
కెంపు నెక్కల మధ్య లెల్ల బొడ్డున్నాది, 
తెల్ల బొడ్డు కాదు, తెల్ల వజవు ముక్కా! 


'కొమ్మ చివర ఫువ్వ్య కుదురుగా ఉంది. 


గడ్డివువ్వుని మూసి గంతు 'లెయ్య గలవా! 8 


(3) 11 


మఘ౦ గొడుగు 
ఎండకి కమలిన పువుషల్లారా ! 
మేఘం గొడుగు వస్తూంది. 


ఎండకి వాడిన చెటలారా! 
cnn 


మేఘం గొడుగు వసూంది, 


ఎండలో మాడే ఆవుల్లారా ! 


మేఫఘంగౌెడుగు వసూంది, 


ఎండకి కాగిన చిన్న చెరువా | 


మేఘం గొడుగు వనూందడి, 
చ 


1X 


మిణుగురు పురుగులు 


చిమ్మ చీకటి రాత్రి 
చిన్న కాలువ మోద 
మిణుగురు స్రరుగులు 
ఆడుతున్నాయి, 
మిణుగుర్హ వెలుగులు 
కాలువ నీటిలో 
కనపడుతున్నాయి, 
ఒక్క మిణుగురై నా 
శాలువ నీటిలో 
మునగ లేదు. 


కాంతులు లేవా, 
కన్నులు "లేవా, 
"కాలువ నీళ్ళ గపడుటకు | 


13 


1% 


ది క కం 


నిండు సున్నా మధ్య 

నిలబడి ఉన్నాను, 

సున్నా అంచున చెట్టు 
ఎన్నెన్నో ఉన్న, 4 
సున్నా అంచుకి వెళ్ళి 

మి న్నందుకొొంటాను, 

మింటి మీదికి పాకే 
మేఘ మూలికలను RR 
సున్నా అంచుకి వెళ్లి 

చరాసాను తొంగి, 

'మింటి పెకి వచ్చే 

సూర్య చంద్రులను 19 


14 


సున్నా అంచుకి వెళ్ళి 

చూస్తాను వేంగి, 

సున్నా అంచుకి వెళ్లి 

తెస్తాను నేను If 
నకు(తాలని ఎన్నో, 


అతు రాలా నిజము! 


15 


శోడి పెట్ట డేగ సిడని మాసి 
“కొంక్ళొ-కో_ ” అని రెక్కలు విప్పె, 
కోడి పిల్లలు చాడున వచ్చి 


"రెక్కల కింద దాగినై, 


168 


తొ 


౦డాః తొ౦డా। 
* తాంజా! తొంణా! నందుకు 
ఊగిన లాడుకున్నావు 1 ” 


“ఈ ఉంజాలి మావాడు 
కొంచెం దూరంలో, క 


“ఉంటే ఏం?” 


ఎఖ ఉన్నాడో, లేడో 
'తెణిఖీ చేస్తున్నా. 


44 వేసి లో 


“ఉం శ్రి మీాదికి వెళ్ళీ 
నడుముని కరి చెసా, ys 


LF 


ఈఈ ఉండకూడదూ 1 *” 


“ఈ త్రోట నాది; 12: 
అతనికి వాక్కే లేదు,” 


“తోట మాలికో 2?” 


“తోటమాలి కిక్క_డ పనేమిటి; 
నూటలు మారుతున్నా వు నువ్వు ! న్‌] 16: 


18 


చిలక - జామి పిందెలు 


చిలక, జామి చెట్టం కు 

ఎంత ఇష్టమో ! 

ముద్దు పలుకులు పలుకుతూ, 

ముద్దుగా కొమ్మల మించి జారుతూ ఓ 
ఓీండదని తెంపి, 

కిందికి వది లేసింది, 

ఇంకో పిందెని తెంపి, 8 
కాలితో పట్టుకొని, 

వం లేసి ముక్కలు చేసింది, 

మరో పిందెని తెంపి, 

తు[రో త్నురు, 19" 


[4] 12 


పిచ్చివాడు 


వీచ్చివాడ్‌ "నంట పడారు వీలలు, 
Cs య 
పిచ్చివాడి మోద విసిరారు రాళ, 
మ్‌. 
వీచ్చివాడు తిరగ బడ్డాడు మోదీ, 


చిలలం తా పడా రొకళ మోద బకళు, 4 
య Gs య య 


90 


నిళనిందెలు 
cc 


కక అనా! దొరునుకీ చెల్లి 
లన్న నాన 


“ఉండు నేనూ వస్తా.” 


తల్లి బిందె తోటీ, 4 
వీల్ల లక్క_పిడత తోటీ 

వెళ్లారు దొరువుకి, 

విండెని నీటితో నింపి 

బుజాన్ని “పెట్టింది తల్లీ, 8 


లక్క. వీడతని నీటితో నింపి 
బుజాన్ని పెట్టింది వీల్ల, 


46 ద్రంటికి తెచ్చా సున మంచి పళ్లు j= 


21 


క దేవుజణ్ఞ యి తేనా! 


నే చేవ్రజ్ణ యి తేనా | 
నిన్నిట్లా ఉండనిస్తానా ! 
'రెక్క_లు రెండు పెట్టించి 
ఎగరనిసా పములతో! 
ఎగిరి చాలాలి కొండ కొనని! 
ఎగిరి తగలాలి మేఘాల్ని ! 


నేసే చేవుణయి తేనా ! 

ద్ర 
నిన్ని ట్లా ఉండని సానా | 
ఒంటిని పొలుసులు పెట్టించి 
ఈదని సా నము[ద్రంలో ! 


ఆడనిస్తా తిమింగిలాలళో ! 


22 


గొప్పకవి 


చాలా గొప్ప కవి అతడు 
వలాగయాడో | 

వాలా వాలా రాశా డట! 
తన బాలా వాడా డట! 
ఎం తెంతో చదివా డట 
అంత ఎలా చదివాడో! 
పకృతి అతని పుస్తక మట! 
(పజలే అతని (గంథా లట! 
అకురాలు లేని పు_స్తకాలను. 
అతడు ఎలా చదువు తాడో | 


23 


తాటాకు బొమ్మలు 


న్‌టుగా, సాటిలేని 
తాటాకు బొమ్మలు 
చేళానంచోయ్‌ |! 
పెళ్ళి కూతురు బొమ్మ | 
సె లికొడుకు బొమ్మ | 


బుగ్గని చుక్క 
నుదుట తిలకం 
కళ కి కాటుక 

ళం 
మెల్లొ పూసల పేర్లు 
పమిటి పరికిణీ 
ఇలికుంతురుకి, 

cn 


44 


బుగ్గని చుక్క 2: 
నుదుట గోపాలం 

కళకి కాటుక 

య 

మెళ్లో పూనల "పీర్లు 

పాగా, సంచ, కండవా 16. 


నీటుగా, సాటి వేని 
తొటారు బొమ్మలు 
చేశానంగోయ్‌ ! 90: 
“లి కూతురు బొమ్మా ! 
ళు 
పధి కొడుకు బొమ్మ | 
ag) 
చవరాడండోయ్‌ ( 


25 


ఏనుగుకాదిది ఎ౦బిన్‌ 


వనుగు కాదిది ఎంజిన్‌, 

ఎంత వడిగా పోతుందో ! 
ఎనిపింది చకా లున్నాయి; 

ఏనుగు లాగే నలుపు, 4 
చనుగు కా దిది ఎంజిన్‌, 

గడ్డి కా దిది తి నేది, 
శరిబొగ్గు, కజ్బలుస్నూ 

మంచినీళ్లు తాగు తుంది. ఈ 
శై మని గీ పెడుతుంది. 

ఏనుగు కాదిది ఎంజిన్‌, 
మూానటి కాదు నడిపేది ! 

జై వరు దీనిని నడువుతాడు 12 
అలనట గిలనట లేనే లేదు, 

ఏనుగు శా దిది ఎంబజిన్‌ ! 


'బ్రగ్రి 


కాలాలు 


చేనంకాలంలో ఎండకి 
వేగి పోయాము |! 


వర్షా లెప్పుడు దిగుతా యో |! 


వర్షాకాలంలో వానకి 
వణికి పోయాము |! 
చలిగా లెప్పుడు తిరుగుతుందో ! 


శీతాకాలంలో చలికి 
బిగిసి పోయాము ! 
ఎండలు ఎప్పుడు శాసాయో ! 


[5] 47 


గు న్వ పాట 
ఎంత రని తాదే | 
ద్‌ 
కా. 


ఎంత చల్లని గాలో | 
కొలొ - శో. 


ఎంత పచ్చని హేతో! 
కా కె - తో 


ఎంతే తియ్యని నో | 
[న 


ఎంతే సొంపగు పూలో 1 
(క్రొ (కొ - (క్రో, 


28 


ఎంత సొగనగు వీటలో |! 
ల 
స స రో క 
ఎంత వ్రంపగు సాటలో! 
[క [కొ యా (కో. 
ఎంతో చక్కని "జీశం. 
[కొ (కొ = (కో. {6 


CE 


బిగ నిగ లాడే మోటారు కారుని 


ఎప్పుడై నా వరా శా వా + 
ఇంత చక్క_ని వింతే రంగుని 
మోటారుకారు శేకులు కా వవి 
“మొహం చూసుకుచే అద్దాలు ! 
కారు లోపల కుషనుల మోద 
కూచున్నామంజే హోయి! 
తలుపు నొక్కితే పడిపోతుంది, 
చిలుక వెతికితే కనబడదు! 


80 


కగు తెరి సే దిక్కుల దాకా 
C౧ mar.) f 
కాంతులు విరజిమ్మేస్తుంది ! 12 
జర్‌ జర్‌ వని కదిలిందం కు 
జగములు చాటి పోతుండి ! 


ఇంత వింత మోటారు కారుని 
ఎప్పుడై నా చూసానా ? 16 
cm 


31 


బొమ్మలు 


“కతిరి ఎంతో బాగుందని 
ఉత్తరీయం నాన్నది జెచ్చి 
క త్తిరించానురా | 

మా పోగా తెగింది, 
పిల్లిని కుక్కని, చెట్టుని, 
గొలుసుని, క త్రికించానురా ! 
మూ సాన్న వస్తూంజే 

పా నేశానురా, 

చూశాడు రా నాన్న 

పసు గుద్దులు నాలుగు 

పీప్ట్ర మాద పజేశాడురా, 


32 


వరాడు కావలి స్టే 19 


చాక్కా తీసి మావిసా, *” 
వాన 
“ అయితే బొమ్మ లేవీ ? "= 


క్‌! టా నమా నాన్న 
అమ్ముకుంటాణో వమా!” 16 


38 


సాల పి 


EE 


పాలపీట పాఏ పసండెన పాటా? 
ఎల్‌ ర | 

తురక ముష్టివాని గిలక కి రుపాట, 

పాలపిట ఆట పనండెన అటా? 
6 య 


తోడు తేని ఆట దొమ్మరి ఆట, 
స 


న్‌ 


చ 


రా a 


లపీట బుడి పసనుదెన బుదా? 
ధి థి 


ఏకాకి బు 


రా 


డుఫు (పీతి బు ద్ధి 


య 


జీ 


శ 


a7 


పాలపిట బతుకు పనసంచెన బక, గా 
ee రు 


ళ్‌ 


అ న. 


తాటి చెట్టు మాద ఒంటరి బత | 


పొలవిట గూట పసందెన విల 
వి! రా a" 


నీలి రెక్క_ల విల్ల నిండైన వి! 


శక 


వెలుగు 


'విచితపఫు వెలుగు, 


గాసులైటు కాంతి 


గమ్మ త్తు కాంతి, 


వి ద్యుద్దీపం చెలుతురు 


ఏం తె న నెలుతుగు, 
రా 


“చంద్రబింబం వెన్నెలకు 


'సాశుదీ జగమందు, 


కెర్‌ 


వాన వెలీసిపోయి వక రూము సేపయింది, 

చెట్ల కొమ్మల నుంచి చిటపట రాలుతున్నై 
చుక్కలు. 

వాన వెనిసిపోయి వక రూము సేపయింది.,. 

శాటపక్కనుంచి బలబల పారుతున్నై 

సళ్లు, 

వాన నెలిసీపోయి వక రూము సేపయింది. 

పూరింటిచూరులోంచిబొటబాట కారుతున్నై 
బాపు, 

వాన .నెలిసిపోయి వక మూము సేపయింది. 
దూరాన తోటలో తెల తెలగా ఉంది 

వానపాగ, 1% 


గాలివాన 


గాది వాన వెలిసింది 
జడివాన తేన్లింది, 
పంచ కింది కోళ్లు 

ae) 
బె టికి వచ్చాయి, ఠం 
సాలలో డె 
శీలి గోరాడిండి, 

చి 
ఛాదం చెటు కింద 
క్‌ 

గాలుకు చేరారు, స్‌. 
పదడవటు గట్టి సిటిలో 
శాలురు విడిచారు, 
ఎగిరిన తాటాకుల్న 
పోగుచేసింది ముసలమ్మ , 9 


97 


He 


కాస్‌ వచ్చింది 
-వీములు పూ థాయి, 
మామిళ్లు కాచాయి, 
మ ల్లెలు వచ్చాయి, 
బండలు పాచ్చాయి, 
వరులు ఎంజాయి, 
ఎండమావులు వచ్చాయి. 
శుడమటి శొంబరం * లో 
కోయిల కూతల 
చల్లదనాలు, 


* గాడు 
అలో 


రె ల్లు పూ త్ర 

పెల్లని మేఘం గోదావరి 

తీరా న్నెందుకు వాలింది ? 
దాహం దానికి అయిందా * 
తిన ఉనిశే కిందికి మార్చిండా ; 
చక్కని గోదావరి ఒడ్డున 
చల్లని గాలి! చేరిందా ? 
మేఘం కాదది, కాదది మేఘం, 
గోదావరి ఒడ్డున రెల్లు 
గొప్పగా, తెల్లగా పూచింది 
అదిగో శెల్లు! అదిగో పూత. 


89 


చలికాలం [పారంభం౦ 


ఆకాశ మంతట అలమిను మబ్బు 
తోటల్లో వాగమంచు దూరి ఉన్నాది 
పశులు పాడక మందంగా ఉన్నై 
చలని చిళుగాలి మెలగా నడిచే 
లం cn 

ముదలక నిలుచుండె పద పెద్ద చెట్లు 
జన 2 
పచ్చని చేలు మందర నగా ఉన్నై 
ఎక్కడ మూసినా నిశ్సబం 

గ ల. 
'పల్చనా పలుగు మందమా జీవం, 


గాలిళతల చోటనే 
గాలి కల చోటనే 

కలవు పిట్టలు ఎన్నో 
గాలి కల చోటచే 


కలవు మొక్కలు వాలా 


గాలి కల చోటే 
'ఆల మండలు మేయు 


గాలి కల చోట 


“ఆల కాపరి పాడు 


గాలి కల చోటికే 
శదలి పోదము రండు, 


శ్లీ1 


పులి 


అజవులలో నాట్యమాడే మృత్యువా | 

నకీ నన్నా లేక పెబడీ మింగే శతువా! 2 

ఆడవులలో గడ్డి దట్టంగా పెరిగినా 

కడుపునిండా గడ్డికణు సెప్పు డై నాఎరుగునా! 4 

వాగులలో నీళ్లు బలబలని పారినా 

దగ చెందిన లేడి కంఠాన్ని ఇన్ని జారెనా!6. 

అడవుల పాలిటి రాత.సి రాజూ! 

తేడవ్రుల నుండీ ఏలే యమధర్శరాజా! 6 

చీకటిలో తిరుగులాడే జీవమా ! 

మా కెంతో భయం, నీకు దయ ఉంచు 
కావ్రుమా ! 10 


కీల 


ఇంపు గుడిలో దేవుడి కంపే 


గోఫురం లోంచి చిలక రావడం 
ఇంవు గుడిలో చేనుడి కం'కే 


గాలికి స్తంభం గంటలు ఆడడం 
ఇంపు గుడిలో దేవుడి కంచే! 


కో చేటితో “తెలి నీరు కదలడం 
బ్రంస్ర గుడిలో దేవుడి కంచే 


గుడీప మలచిన బొమ్మలు మూడడం 
ఇంస్తు గుడిలో చేవుడి కంశే 


43 


జే ల 
సొ యి SS 0 
స్తు జ 
3 ఇ 
"పడమట పోశి సూర్యుడు, 
టం 
పచ్చసాో ట్ల మధ్య 
పారే ఎ్మరటి స్‌ళ్లు, 
చిటీత చెటాకులు 
లు లు 
స్‌టిని తాగుతున్నయి, 
మెల్లని గాలికి అకులు 
పక్కని మూామిడి చెటుపె 
రగా 
పచ్చని ఆకుల నడువు 
పాడే నల్లని కోకిల 


పరమానంద దాయకం, 


శ4— న 
Pee: 


(శీ చేకుమళ్ల కామేశ్వరరావు గారు 
రచించిన కృతులు 


పాతపాటలు ((పతులు లేవు) 
కలువలు 


(చక్కని ఖండకావ్య సంపుటి ౧0.4 ---0 
నోపడారి మొగుడు . 
((సశ_స్హమైన సాంఘిక వచన నాటకం) ,0---8--0 
జానకి(పేమ మొదలైన చిన్న కథలు 
(మొదటి (శ్రేణికి చెందిన చిన్నకథల సంపుటి0---8-- 0 
వాడుక భాష ; 
రచనకి థాన్ని నియమములు 
(ఇంతకి ముందిట్టి (గంథం వెలువడలేదు) 0-8-౦ 


పాలపిట్ట (వాల బాలికలకు పాటలు) O90) 
మిణుగురు పురుగు ౧-2-0 
(ప్రొష్రిస్థానం ః 
అ! a ప 
కేకువుళ్ల విశ్వనాథం, ఎం, ఏ, (ఆనర్చు 
పిఠాపురం, 


తూర్పు గోదావరిజిల్లా. 


